చెలెలి కోసం 
(ae) 
కథాసం గహం 


చేయని' నేరానికి చిన్నప్పుడు జైలు కెళ్ళిన మదన్‌ తిరిగి వచ్చి 
తనకోసం దిగులుపడి తల్లి చనిపోయిందని తెలుసుకున్నాడు. ఒక్కగా 
నొక్క. చెల్లెలు, కాకులూ, కుక్కలతో పోటీపడి ఎంగిలాకులేరుకు తింటూ, 
వీధుల్లో (బ్రతకటం కళ్ళారా చూశాడు. అతని కడుపు తరుక్కుపోయింది. 
ఇంత (ప్రపంచం ఉండికూడా, ఆ పసిబిడ్డకు ఒక్క మెతుకు పెట్టలేక 
పోయింది. మదన్‌ సంఘాన్ని ఆశ్రయించాడు. మంచితనం మర్చిపోకుండా 
ఒళ్ళు దాచకుండా, కష్టపడి చెల్లెల్ని (బ్రతికించుకోవాలని (ప్రయత్నించాడు. 
లోకం అతన్ని ఆదరించలేదు సరిగదా___అపనిందలు వేసి, తరిమికొట్టింది. 
జైలు కళినంతమాత్రాన నిరపరాధి, అపరాధిగా పరిగణించబడ్డాడు. 

“ఒకవేళ నిజంగా నేరంచేసి జై లుకె_శ్లే మాత్రం మళ్ళీ మంచివాడు 
కాకూడదా_మనిషిగా (బ్రతకకూడదా? అలాటివాళ్ళ జీవితం నాశనం 
కావలసిండేనా?”” 

అని ఘోషించాడు మదన్‌. అతని ఆ(క్రందనం, ఆవేదన, ఎవరూ 
అర్థం చేసుకోలేదు. అతని ప్రాణం విసిగిపోయింది. మానం, మర్యాదా, 
అనేవి అతని దృష్టిలో అర్ధంలేని మాటలుగా కనిపించాయి. ___కాని__ 

చెల్లిలి కోసం. 

తను (బ్రతకాలి___ 

ఆమె కోసం-_-ఎంత పనైనా తను చేస్తాడు__ఎంత నీచానికె నా 
పాల్చడతాడు. a 

మదన్‌ తన (ప్రయత్నంలో యెలాటి వ్యక్తుల్ని కలుసుకున్నాడు? 
చెల్లెలికోసం ఏం చేశాడు? దాని పర్యవసానం ఏమిటి? చివరికి చెల్లెల్ని 
(బ్రతికించుకోగలిగాడా?.... మీరే చూడండి 


2 


మొదటి పాట 
రచనః ఆరుద్ర fA: Kame Dutamy' 
"నేపథ్యం: ఎన్‌, జానకి, టి. ఆర్‌, జయేద్‌ 
నవ్వాలి నువ్వు పకపక 
ఆడాలి నువ్వు చకచక 
నాలో ఏదో నవనవ 
నీలో ఏదో కువకువ 
ఆ నవనవ కువకువ 
ఆగని జవజవ! 
పోలేవు నువ్వు-పోనీను నేను 
మురిపాలు వదులు కోలేను 
సరసాల వేళ సంకెళ్ళు యేల 
చెలరేగెను కోరిక చాలః 
అనుకోని సుఖము పిలిచింది నిన్ను 
అందాలు దోచుకోవోయి.. 
ఈనాటి హాయి వెలలేనిదోయి 
తెలవారదు వలపుల రేయి.... 
రికార్డు GE 35946 
శే 
శెండవ పాట 
రచనః అవ్నలాచార్య 
నేపథ్యం: పి, బి, (శ్రీవివాన్‌ 

కన్నీటి కోనేటిలోన 
చిన్నారి కలువ పూసింది 
కడలేని కెరటాలు సోకి 


కుమిలిపోయింది.కుమిలిపోయింది 
బ్రతుకు దారికోరింది.... 


3 


రేక విడని కాలమందే 
లోకమంతా తెలుసుకొని 
పాలుగారే మనసులోనే 
మమకలెన్నా దాచుకొని 
మనసులేని.మనిషికాని 
దేవుడెక్కడ దాగెనన్నడి 
ఊహలోనే ఉడిగిపోయె 
ఆశలెందుకు జగతిలో 
పెదవిపై నే మాసిపోయె 
నవ్వులెందుకు (బ్రతుకులో 
ఆశబూని నవ్వలేని 
అందాలన్నీ ఎందుకున్నది 
రికార్డు GE 30914 


శో 
మూడవ పాట 


రచనః దాశరథి 


నేపథ్యం: వీ, 


బి, శ్రీవివాన్‌ 
వింటానం పే పాడతా 
తాళం వేస్తానంపే పాడతా 
కవ్వించే కథ చెబుతా 


మీ మనసే కనిపెడతా 


వలపూ వయసూ ఒకటై మెరిసే 
వన్నెలాడి చిన్నదాని కథ చెబుతా 


అనగనగా ఒక రాణి.__వింటున్నారా? వింటున్నారా 


అనగనగా ఒక రాణి 
అందాల విరి బోణీ 
మిస మిసలాడే వయను 
తళ తళలాడే సొగసు 


6 


రచన డా 


పథ్యం: వి, 


పరువం విరిసే తరుణం చూసి 

స్వయంవరం చాటించారు....ఎవరు? ఎవరు?___ది కింగ్‌! 

ఇరవై దాటనీ పిల్లకాకులు.___కౌవ్‌ ....కౌవ్‌.... 

అరవై దాటిన ముసలి మేకలు-__మ్యా....మ్యా.... 

తలను కిరీటం మొలను కుఠారం 

పైన పఠారం లోన లొఠారం 

స్వయంవరానికి 'వేంచేశారు 

కన్నెమీద కన్నేశారు....ఎవరు? ఎవరు?_ది కింగ్స్‌ 

చేతులలో సుమహారం 

చెక్కిలిపై సింగారం - 

అందరినీ చూసింది 

హంసవలె నడిచింది 

రాజులనూ మహరాజుల విడిచి 

కోరిన (ప్రియునే చేరింది....ఎవరిని? ఎవరిని? ఎవరిని? 

ది కింగ్‌ ఆఫ్‌ కింగ్స్‌! 

రికార్డు GE 35945 


శే 
నాలవ పాట 
౧ 


+ సి, నారాయణ నెడి 
(గ 
సుళ్లీల 


నాలో___నీలో 

పలికిందీ ఒకే రాగము 

నాలో___నీలో 

నిలిచింది ఒకే బంధము 

మచ్చలేని చందురుడే లేడని తెలుసు 
మసి అంటని దీపమే లేదని తెలుసు 
మచ్చను మరపించే___మంచిని వెలిగించే 
మనిషిని కావాలని అన్నది నా మనసు 


7 


నేపథ్యం: పీ, 


కసిరిన నీ పెదవి కలకల నవ్వదా 
కొట్టిన నీ చేయి కురులను దువ్వదా 
చిందిన కన్నీరే చెలిమిగ మారదా 
తీయని ఆ చెలిమి శేనెలే చిందదా 


రికార్డు GE 85945 


«x 
అయిదవ పాట 


వి, శ్రీనివాన్‌ 


నిజాన్ని నమ్మదు లోకం 
నీతిని మెచ్చదు లోకం 
వేషం వేసి___మోసంచేసి 
తిరిగే వాడిదె కాలం 
హహహుహూ 

హ హ్హ హు హూ 

డరడా డరడా డరడర డరడా! 
అబద్ద మాడుట ఫాషనులే 
ఉన్నది చెప్పుట దోషములే 
డాబులేనిదే జరగదులే 
డబ్బులు ఉంటె చెలామణిలే 
అందమైన సుందరాంగీ 
సరసనుంచే సరదాలే 
ఎక్కడి తాళం అక్కడ వే స్తే 
(బ్రతుకు జోరుగా సాగునులే 
చదువులన్నీ చదవాలీ 

జాతికి ప్రాణం పొయ్యాలీ 
మంచి పనులే చెయ్యాలీ 
మహా నాయకులు కావాలీ 


10 


ప్తి 


సొంత లాభం.__కొంతమానీ 

చేశ సేవకు పూనాలీ 

మనము-___మనమూ.___ ఒక్క పేనని 

అడుగు ముందుకు వెయ్యాలీ 

లలా లాల అలలా లలలా.... 
రికార్డు GE 35944 


x 


ఆరవ పాట 
రచన; ఆరుద్ర 
"నీపథ్యం: ఎన్‌, జానకి 

పిలిచా నన్నే__తలచా యెన్నా 
ఇలోరా_యిలారా_యిదుగో మాట! 
చక్కని చుక్కా: టక్కరి చిలకా! 
ఎక్కడికే యీ పరుగు? 
పడ్బుక్తుదనాలో పంజరమందే 
పచ్చగ వెచ్చగ ఉండు! 
కోరినవాడే చేరిన వేళా! 
కూరిమి మనసూ తెలపాలంపే 
పావురమల్లే ఎగరాలం]పే 
బావురు పిల్లులు బంధించాయి! 
మాయలమారీ లోకంలోనా 
నాలుగు వైపులా నక్క-లున్నవి 
అడుగు అడుగునా గోతులున్నవి 
దాట గలిగితే బాటలున్నవి!! 

రికార్డు GE 35946 


45 rpmEP వింటానం శే__పిలిచానిశ్నే 
TAEC3228 + నాలో నీలో_నచ్వాలి నవ్వు 


11 


చెలెలికోసం 
se) వ 


షె 


౬. 


తెరముందు 
కృవ్ల, రామ్మోహన్‌, ముక్కొమల, రాజబాబు, భీమరాజు, 


రవీంద్రనాధ్‌, బి. ఎ., కె. వి. చలం, రామకోటి, రాజారావు, డా॥ రమేష్‌, 
సుబ్బారావు, ఓ. యస్‌. ఆర్‌. ఆంజనేయులు, మోహన్‌, కైలాసం, 
(బ్రహ్మానందం, వి. రామచం(డ్రరావు 


చందికళ, విజయలలిత, 
విజయభాను, కుమారి లలిత, బృందావనం చౌదరి 


తెరవెనుక గ 


మాటలు: అప్పలాచార్య 
పాటలు: కొసరాజు, దాశరధి, డా॥ సి నారాయణరెడ్డి, 
ఆరుద్ర, అప్పలాచార్య; 

సంగితం: టి. చలపతిరావు 

సహాయకుడు: బాబూరావు 

నేపథ్యగాయకులు: పి, బి. (శ్రీనివాస్‌, టి ఆర్‌. జయదేవ్‌, 
పి, సుశీల, ఎస్‌. జానకి 

శబ్దం: వి శివరాం, బి. ఎ. బియస్‌సి. 

శబ్ద(గ్రాహకుడు: కె. హరినాధ్‌ 

సాంగ్‌ రికార్డింగ్‌: వి. శివరాం (వాహిని) 

నృత్యం: చిన్ని, సంపత్‌ 

సహాయకురాలు: రాజేశ్వరి 

దుస్తులు: వి. యస్‌. గాంధి 


14 


సహాయకులు: యం. బాబూరావు, జి. సూర్యారావు 

మేకప్‌: పోతురాజు. రాజశేఖర్‌ 

సహాయకులు: కుప్పుస్వామి 

కేశాలంకరణ: తానారపు భాస్క_-రరావు 

స్టంట్సు: రాఘవులు 

సహాయకులు: మారి 

స్టిల్స్‌: యం. సత్యం (జైహింద్‌ స్టుడియోస్‌) 

పన్లిపిటీ: గంగాధర్‌ 

ప్రెస్‌ పబ్లిసిటీ; మౌళీస్‌ 

డైస్‌ రిలేషన్స్‌: పిక్‌న్యూస్‌ 

స్టుడియో: వాహిని 

ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి. లోకనాధం 

సహాయకుడు: యం. వి. సుబ్బారాపు 

ఆఫీసు మేనేజరు: యన్‌. మణి 

సహాయకులు: బాంబు, నారాయణస్వామి, షరీఫ్‌, నారాయణ, 
పళని, రామస్వామి, మస్తాన్‌ 

కళ: యస్‌. కృష్ణారావు 

సహాయకుడు: వెంకట్రావు 

ఎడిటింగ్‌: యన్‌. యస్‌. ప్రకాశం 

అసోసియేట్‌ ఎడిటర్‌: పి. శ్రీహరిరావు, ఎ. ఎఫ్‌. యి. 

అసిసైంటు ఎడిటర్‌: డి. వెంకటరత్నం 

డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటో(గఫి: వి. యస్‌, ఆర్‌. స్వామి, డబ్ల్యు.ఐ.సి.ఎ 

కెమెరామెన్‌: వి. యస్‌. ఆర్‌, కృష్ణారావు, డబ్ల్యు.ఐ.సి.ఎ., దేవరాజ్‌ 

అసోసియేట్‌ డైరక్టర్‌: కె. రవీంద్రనాధ్‌, బి. ఎ. 


15 


